





ఎన్నాలవాడ 


(గేయ నాటికలు) 


సి. నారాయణరెడ్డి 


సరోజా (ప్రచురణలు 


వాదరాబొదు. 
పా 


(ప్రథమ ము[దధణ 
"వెయి (ప్రతులు 
ఆగను 1959 
A) 


రూపాయి న్నర 


(ప్రతులకు 
ఆంధ బుక్‌ హౌస్‌ 


సుల్తాన్‌ బజార్‌, స్టైదరాబాదు. 


స్తుప్రసిద్ధ చలన చిత్ర దర్శకులు 
కళా ప్రియులు, అస్మదా ప్త మిత్రులు 


(శ్రీ బి, యన్‌, రెడ్డి గారికి 


మున్నుడి 


ఈ సంపుటిలోని “వెన్నెల వాడి బహుళ |పచారమందిన గేయ 
నాటిక. అందువల్ల ఈ సంపుటిని ఆ పేరనే (పచురిస్తున్నాను. ఈ 
సందర్భంలో “వెన్నెలవాడ' ను గురించి ఒక రెండు మాటలు చెప్పవలసి 
ఉన్నది. ఇది మొదట ఆలిండియా రేడియో హై[దాబాదు కేం[దం 
నుండి (పసార మైంది, తరువాత తెలంగాణా రచయితల సంఘం 
వార్గి కోత్సవాలలో కుమారి యం. జానకిరాణి గారు నృత్యనాటికగా 
[పదర్శించారు. పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీత దర్శకత్వం, 
జానకిరాణిగారి నృత్యదర్శకత్వం, చిత్త రంజన్‌ |ప్రభృతుల గాంధర్వం, 
సమష్టిగా రూపొంది “పెన్నెలవాడ' కు అపూర్వ విజయాన్ని 
చేకూర్చినవి. ఆ తరువాత ఆం| ధాభ్యుద యోత్సవాలలో నటరాజ 
రామకృష్ట గారి దర్శక త్వాన, ఆంధయువతీముండలిలో బాలానంద 
సంఘం వారి యాజమాన్యాన, జయ పదంగా (పదర్శింపబడిం ది. 
ఇంకా బందరు మున్నగు (పాంతాలలో (పదర్శిం పబడి విశేష [ప్రచా 
రాన్ని అందుకున్నది, ' 


మిగతా నాటికల్లో అజంళాసుందరి, నవ్వనిపువ్వు ఇంతవరకు 
నా గేయనాటికా సంపుటాల్లో వచ్చినవే. వాటి [ప్రతులు ఐపోవడం 
వల్ల ఆ రెండు నాటికలను మొాతమే ఈ సంపుటిలో చేర్చినాను, 


ఈ నాటికల్లో వెన్నెలవాడ, గోకుల విహారం, నవ్వని పువ్వు, 
అజం తాసుందరి, రంగస్థలం మీద నృత్యనాటికలుగా (పదర్శింపవచ్చు. 
పొడు కోవడాని కేగాక |పదర్శనలకు సైతం పనికివస్తాయనే దృష్టితో 
నేనీ సంపుటిని (పచురిస్తున్నాను. సవ్భాదయులూ, నాటక సంస్థలూ, 
నీటిని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను, 


2 

ఈ చిన్న సంపుటిని (పసి ద్ద చలన చిత్ర దర్శక నిర్మాతలు, 
కళా [సష్ట్రలు, విశేషించి నా శాప మిత్రులు, అయిన (శీ వియన్‌. "రెడ్డి 
గారికి అంకిత మిస్తున్నాను. రెడ్డిగారు కబ్దవరిమళ మరిగిన రనజ్ఞులు, 
కావ్యాలలోని సన్ని వేశాల మెలకువలనూ, పదచి తాల హత. 
చిన్న చిన్న వ పల్టుల కనకాల వినిపించే కిన్నెర రవళులనూ, ఇస్తే 
(హించి, మసక మూసే మరుర హృదయులు. మై క్రీచిహ్నంగా 
నేను పరచిన “నెన్నెలవాడ' లో విహరించడానికి వారంగీకరించడం 
నాభాగ్యవి శేషం, 

తొలుత ఈ నాటిక లన్ని టినీ పసారం చేసిన ఆలిండియా 
శేడియో వారికి, తరువాత పీటిలో కొన్నిటిని |పచురించుకున్న ఆంధ 
పత్రిక, ఆం|ధ (ప్రభ మున్నగు ప తిక లకూ, ఇప్పుడీ సంపుటికి ముదణ 
రూపమిస్తున్న యువ (వైస్‌ వారికీ, పూఫులు చూడడంనుంచి 
పుస్త కానికి వన్నె చిన్నెలు దిద్దడం దాకా నిర్వహించిన నా సవా 
చరుడు గూడూరి సీతారాంకు కృ తజ్ఞుణ్ణి. 


హైదరాదాద్‌ స్ట డి 
15 అనన్ను | — ౫. నారాయణ రెడ్డ 


=, బని ఏ లబాడ 


. దివ్వెల సంగితం 
సం కాంతి 


గోకుల విహారం 


+- అజంతా సుందర్‌ 


+, మనిషి: యంత్రం 


. నవ్వని పువ్వు 


17 
25 
89 
ర్‌లె 
67 
55 


వెన్నెలవాడ 


నోవళ్య గౌొనం 


శరదాగమనం 
శరదాగమనం౦ 

సరదాలూ సరసాలూ 
విరిసిన మందార వనం 
శరచాగమనం. 
నిన్నటిదాకా గుండెల 
నీరు నీరుగా చేసిన 
నీరదాల న్మిష్కమణం 
నేడే శరఠదాగమనం. 
మత్తేభాల విధమ్మున 
మల్లాడిన మబ్బుగములు 
భుజగమ్ముల చందమ్మున 
బుసకొట్టిన కొనమెరుపులు 
తలలువంచి ఎటకో పరు 
వులు దీసిన శుభసమయం. 
శరదాగమనం 
శరదాగమనం,. 


ఈ చల్లని శర చాతిలో 
ఈ సరసీ దివ్య ఛాతిలో 
ఓ చిన్ని కలువలారా! 
ఓ కన్నె కలువలారా ! 
మీరుగూడ నింగిలోని 
తారలవ ల నవ్వండీ 
తారుణ్యపు వెల్లులతో 
తారలె అయిపోవండీ. 
ఓ కలువలారా! 

"రేకుల చెరసాలల నిదు 
రించే వలపులారా ! 

ఓ కలువలారా ! 


ఓ చెలువలారా! 


[కొలనులో కలువ మొగ్గలు చంద్రుని రాకకు నిరీకిస్తుంటాయి, 
విరహ బాధ కోర్యక నృత గీతాలలో కాలం గడుపు తాయి] 


కలువలు : 


రారా వన్నెల దొరా 
రారా వన్నెల దొరా 

రారా మా గుండియలు పొం 
గారా బన్నల దొర! 


రౌణో 


అన్నె మెరుగని పున్నె మెరుగని 
కన్నె కలువల చిన్ని మనసుల 
నిప్పులను రగిలించి చాగుట 
నీకు న్యాయము కాదురా! 


రారా నీ రాకకై మా 

రాణి తూరుపువై పు మోమిడి 
చేరుఫేరున పిలిచెరా మన 
సార నిన్నే వలచెరా! 


రారా వెన్నెల దొరా 


రారా వన్నెల దొశా 


రాడేమే నా [ప్రియుడు 
ఏడీ నా కళామయుడు? 
తెలుపే చెలులారా వ 


తెంచునా అమృ తాల యుడు. 


"రెండు నెలలై పోయె గాదే 
శేయిరాయని జూడలేదే ! 
ఈ శరన్నిశలోన సైతము 
నా శశాంకుని జాూడలేది ! 


తొలువ 2. 


రాణి ఎ 


ఎంత నిర్ణయుడాయెనే రేడు 
ఎంతగానో పిలిచినా రాడు. 


కన్నులను అరవమూాసి చం[దుని 
౭ తపించెదవేల రాణీ? 
మించు తారల వీడి భువి కే 


"ఇంచునా నున వ(రిగానీ. 


చెలియరో మనరాజుపె నిం 
దలను వేయగ బూనకమ్మా ! 
కలువ కన్నెలపెన (పాణ 


ములను నిల్పినవాడు సుమా | 


బఐన్నొోమారులు మనల కలియగ 
మిన్నులను దిగ సాగినాడే. 
మదగజమ్ములవంటి మఘ 
లెదురు నిల్వగ నాగినాడే. 


నేడు శర దవతరణ మ య్యెను 
నీ రదమ్ములు రువ యను: 
నిజముగా మన చందురుడు మరు 
నిమునమున నేతెంచునమ్మా. 


రోలువలు 4 


రౌణీ ; 


రొలునలు : 


కలువ లి. 


అతడు వచ్చెడు నంతలో నృ 
త్యములతో మైమరచి పోదము. 
అతడు రాగానే పరీమళ 
మతిశయిల్లగ నవ్వుకొందము., 


రారా ఇన్నిల దశా | 


రారా వన్నెల దొరా! 


కలికి నవ్వుల కింకిణులతో 
వలపు మోవుల కిన్నెరలతో 
కలువ నెలతలు నాట్యమాడిరి 
కోల గళమ్ముల నెత్రిపొడిరి, 


రారా వెన్నెల దొరా | 
రారా వన్నెల దొరా! 


ఎడదలోపల సుడులు దిరిగెను 
గడుసు భావనలూ. 
నరము నరమున తురగలించెను 
తరుణ యావనమూ, 


తలువ్లు ఎ 


భం[దుడు వ 


తలువలు = 


రారా వెన్నెల దొరా! 
రారా వన్నెల దొరా! 


[ఉదయిస్తూ ] 


(పాచి గిరిం[ద శిజు 
ర [పథమ సోపాన 
మున తొల్లిపాద మ 
లన వసితినాె లేదొ; 


ఎకునుంది వినిపించె 

ని బృందగాన ము 2 

ఏ అప్పరసల అం 

"చెల కుణు క్వాణమ్ముు! 
ఎశునుండి వినిపించెనో ? 


రారా వెన్నెల దొరా! 
రారా వన్నెల దొరా! 


_మాయజాలని వహ్ఫదయగాన 
మున ధ్వనించితిమీ. 


చందుడు గ్‌ 


మోయజాలని |పణయభార 
మున తపించితిమీ. 


రారా వెన్నెల దొరా! 
రారా వన్నెల దొరా | 


ఓహో నా కలువ కన్నెలారా! 
ఓహో నా వలపు వన్నెలారా! 


మీయార్త రవమ్ము గుండె 
లోయలోన మూ(ర్ళోగెను, 
మీ కలగానమ్ము మనసు 
లో కలవర మిడ సాగెను. 


మీతో నడయాడుట కిది 
గో తరలెద నీ కణమున., 
బీ చేతుల చేయిడి పయ 
నించెద నీ నిశీధమున. 


ఓహో నా కలువ కన్నెలారా ! 
ఓహో నా వలపు వన్నెలారా! 


తలువో 1. 


అదుగో అదుగో రాలీ ! 
ఉదయాచల ఖఫాలముందు 


కనుపించెను 
రా౭ొ = 
బెక ర. 
తలువన 2౫. 
ఇంక నెవగెరె 
ఇందు మూర్తి యే. 
రాణ్‌ = 


నిజముగనే నాథుడు క 
న్పించెన కు చం(దముి | 
ఆనందా[శువుల వలన 


కానజాల_ నెతి నఖ ! 


[పాణోశక్వర' | గగనసీమ 
సె నిల్బుట తగునా ? 
నీ _పేయనసి కొరక చనా 
నింగినుండి దిగచవా ? 


10 


కలువలు . 


కలువ 1. 


ఎన్ని యుగములాయెను ని 
న్నే జపించుచుంటి, 

మొలక వలపులన్ని నీకు 
ముడుపుగట్టి యుంటి. 


రారా వెన్నెల దొరా! 
రారా వన్నెల దొరా! 


[ మేఘం చందుణ్నీ కప్పే స్తుంది. 
కలువలు వెలవెల బోతాయి. ] 


అయ్య య్య మనరాజును 
ఆవరించె 'మేఘుడు. 
మన బాధామయ గాథను 
వినువా డింకెవ్వడు ! 


ఇంకెక్కడి ఇందుమూ ర్తి 
మే కలువల రాణీ ! 
కలుపాత్ముడు మేఘు డదో 
కబళించెను (పియుని, 


tl 


రాణీ : 


కేసు 


ఏమేమీ మేఘడు [పా 
'ేశ్వరు నెడబాపెనా ? 
మనశేనియ గుండెల విష 
మయ కీలలు బేపెనా? 


ఈ నాటికి మన కోరిక 
లండనూవు లీనా? 
ఇందుమూ రి సంయోగం 
ఎగిసిన కలయేినా ? 


పంచభూతములే మనకు 
పరమాప్తము లెపుడు 
వారిలోన మేఘాలకు 
చెరి వాయు విభుడు. 


వాయుదేవ! మామొర నీ 
(దైన ఆలకించవా గ 

మా చం[దస్వామిని దయ 
తో చెరవిడిపించవా +? 


[ ప్రబల యంరూమారుతం వీస్తుంది. ] 


నోవథ గాన 0+ 


రొలువలు : 


కలువ నెలతల గుండె 
కలచు ఆ ర్హరవమ్ము 

తన యొడదలోన నుడు 
లను కల్ల జేయంగ; 


అదిగొ పవనస్వామ్‌ 
అతి వేగమున ముందు 
కురికి మేఘుని మెడలు 
విరిచి నేలకు (దోనె. 
అప్పుడప్పుడె రచిత 
మైనట్టి చెంగల్వ 

పూల గుచ్చము లీల 
పొలిచె రాశేందుండు. 


చందురుని వెలుగు హా 
స్తాలు సోకినయంత 
విరహ మూర్చితలై న 
వేల కలువలు లేచె. 


అదుగో వెన్నెల రాయడు 
కలువల రాణీ 
అదుగో వన్నెలరాయడు. 


13 


రాణౌ 


బభందుడు వ్‌ 


14 


మనకొరకు ఆకాశ గమనము 
మాని [కిందికి దిగను చూడే. 
సరసిలో మనతోడ కీడలు 


సలుపగా విచ్చేసినా జే ! 


రారా వన్నెల దొరా | 
రారా వన్నెల దొరా! 


ఓహో నా కలువ కన్నెలారా! 
ఓహో నా వలవు వన్నెలారా! 


మీరు చకోరములవోలె 
మిన్నులైను కెగిసిరారు 
తారలవఠ మీరంబర 

భామమ్మున నిలువ లేరు. 


అందుల కే మీకొరంజళై_ 
అవతరించినాను భువికి. 
అందరమూ కలిని శరద్‌ 
యాత సల్పుదాము దివికి. 
తణముసేపు సరసిలోన 
జలకేళిక లాడుదాము 


కణము సేపు భూమిపైన 
స్వర్గ మును దించుదాము. 
ఓహో నా కలువ కన్నెలారా! 
ఓహో నా వలపువన్నెలారా ! 
[చంద్రుడు ఒక్కొక్క కలునను స్పృశిసాడు. 
కలువలు కిలకిలా నవ్వుతాయి. 
కొలనిలో నీళ్ళు గలగల ధ్వనిస్తాయి.] 


రోలువలు : 


రౌణీ = 


వెన్నెల దొరా చిన్నెల దొరా | 
వన్నెల కలువల కన్నెల దొరా | 


గుండెలలో చాగుండిన సేమల 
దండలన్ని నీ కొరకే, 
“పెదవుల లోపల ఒదిగిన నవ్వుల 
సుధలన్నీ నీ కొర కే. 


స్రీ నును వెల్లుల చేతులలో బం 
దీ నెపోదునురా. 

నీ వెన్నెల సా[మాజ్యంలో రా 
ణీ _నెపోదునురా, 


15 


తొలువనలు : 


బం దుడు వ్‌ 


వనాయుగౌనం : 


16 


వెన్నెల దొరా చిన్నెల దొరా! 
వన్నెల కలువల కన్నెల దొరా | 


కలకాలం మన పేమలు 
నిలుచుగాత రాణీ ! 
నేను సదా కలువలదొర 
నే బంభరవేణీ ! 


ఈ శారదవేళ మన క 
నేక తపమ్ముల ఫలమ్ము. 
ఈ పావన వేళ స్వర్గ 

మె పోయెను భూతలమ్ము. 


ఓ కలువల రాణీ! 
ఓ మంజుల వాణీ! 


శరదాగవమునం 
శరచదాగమనునం. 


దివ్వెల సంగితము 


(వీయుడు న్‌ 


సంధ్యాల తాంగి వీక్షణ మాత్రమున నింగి 
ఎనలేని తారకలు మిణుకు చూపిన భంగి 
నా చెలియ చిరునవ్వు నవ్వినంతనె విశ్వ 
వాటి లోపల కోటి కోటి దివ్వెలు పూచు. 
నవ్వవే ఒకమారు నా యనుగు నెచ్చెలీ ! 
నా యిరుల (బతుకులో నేజె దీపావళి. 
నవ్వవే - నవ్వవే - నవ్వవే! 


యుగయుగమ్ములనుండి విగిసిపోయిన గుండె 
నీ నుడులు సోక వీణియగ [మోగుచునుండె 
నవ్వెదను నవ్వెదను నా వలపుశేడా ! 
నవ్వు నవ్వున కోటి దివ్వియలు పాడా 


[ప్రేయసి కిలకిలా నవ్వుతుంది | 


నాయుగౌనం : 
దివ్వెలు దివ్వెలు దివ్వెలు 
దివ్వెలు వెల్తురు నవ్వులు ది వ్వ॥ 
పిల్లగాలి సోక గనే 
ఉల్లము దుసికిల్లగనే 


19 


ఘల్లురనక 'మెలమెల్లన 
కదిలే వెల్తురు మువ్వలు ॥దివ్వె॥ 


మసక చీకటులు తీగల 

మాదిరిగా సాగిపోవ 

పసిడివన్నె తళ్కులతో 

హాసించు వెల్తురు పువ్వులు ది వ్వె॥ 


దివ్వెలదో నింగి ముంగిటా 
దివ్వెలిదో పుడమి వాకిటా 


జవ్వని చిరునవ్వులే దివ్వెలుగా 
దివ్వియలే జవ్వని చిరునవ్వులుగా 
నివ్వటిలిన నిముసమ్మీనాడే 
నిఖలభువికి దీపావళి నేడే. 


దివ్వెలు దిప్విలు దివ్వెలు 
దివ్వెలు వెల్తురు నవ్వులు ది వ్వ॥ 


(నయుణు 3 


చెలియా _ చెలియా _ 
నలువె పుల దివ్వెల వెలుగుల పులకలు పూచె 
చెలియా నీవే లేవై తివి చీకటిదోచె, 

20 


(వేయని 


ఇరు చేతులందు చిరుదివ్వె లందుకొనిరావే 
ఇరులందు పూర్ణళర దిందుబింబమై పోవే, 
చెలియా - చెలియా ! 


ఓహో నా తీయని చెలికాడా |! 
ఓహో గుండెల దోచిన వాడా! 


విరహ౦వలె ముసురుకొన్న 
ఇరుల తెరల పార్మదోల 
వలపు దివ్వె లింటినిండ 
వెలింగించుచున్న చాన 


విశ్వ మ్మీనాడు స్నేహ 
వీచికలం చేలిపోయె 
మానవాత్మలే వత్తుల 
మాదిరిగా పల్గిపోయె 


నిత్యము నీ |(మోల నిల్చు 

నే ఇందుకు ? చూడు మదో 
మింటిలోన తారల సంగీతం 
"మేదిని పె వెలుగుల జలపాతం 


క. 


TEA 


॥ఓ॥ 


he 


tan 


21 


తొరల నంగీతం : 


22 


తారలం - తారలం - 


వెన్నెల రాయని చిన్నారి పొన్నారి చారలం ॥ తా 


మింటి శిరసుపై ఒంటిగ ముర 

శాళ్వత తేజస్పాధము జేర్చగ 

వెలసిన పూవుల చారులం 

వెన్నెల రాయని చారలం 1 


కమల బాంధవుడు కన్ను మూసికొన్న పుడు 
కువలయా ప్తుడే అవతరించ కున్న పుడు 
చిరు వెల్లులతో జీవకోటులను 


కాచే సన్నని “కాంతి ఛారలం | తా॥ 


గాలి తాకిడికి కలవర పోయే 
మట్టి దివ్వియలు మాతో సరియా 1 
రివ్వున ఎగిసీ జివ్వున ముగిసే 
తారాజువ్యల సొరదియెంత ! 


తారలం - తారలం= 


వెన్నెలరాయని చిన్నారి పొన్నారి 'దొరలం॥ 


దొన్నౌల నంగీతం = 
విన్నారా దివ్వెలార మీరు 
'తారమ్మలు 
వినిపించిన సంగీతం తీరు ॥విన్నా॥ 
మనము గాలి తాకిడిచే 
వణకిపోవు నారమంట 
మబ్బుతునక ఎదుశె శే 
మాసిపోదు రెవరంట ? ॥విన్నా॥ 
కలకాలం మసక వెల్లు 
రులతో జీవించు కన్న 
ఒకరాతిరి ఉజ్వలముగ 
|పకాశించుటయే మిన్న ॥విన్నా॥ 
మట్టి ధివ్వెలై న నేమి 
పసిడి (పమిదలై న నేమి 
స్నేహయుతములై న చాలు 
జీవితాల వెల్లించును. ॥విన్నా॥ 
నాయుగౌానం : 


తారలార దిపియలారా | 
ఈరీతిగ అనుకోకండీ 

మీ రూపులు వేరుగ నున్నా 
పీ ఆత్మలు ఒక శునండీ ! 


23 


(నాయుడు ల్‌ 


24 


ఆకాశంలోని నలుపే అమావాస్య, 
చుక్కలే నేలకు దిగివచ్చిన దివ్వెలు. 


ఆఅశాళమె అమావాస్య 
“చుక్కలే దివ్వియలూ 
ఆక కులే "వేరువేరు 
ఆత్మమా[త మొక శు, 
తారలారా ! 


దిషియులారా | 


ఎంత సేపని దివ్వె లిటుల వెల్లింతు'వే 
ఇకనై న దరిజేరవే దీప సుందరీ ! 


నీ నవ్వుతో జగతి నిండు దివ్వెలు వెల్ల 
మట్టి దీపాలేల ముట్టింతువో బేల ! 


చిరువేడి వెల్లులో చమరించి పోయితివి 
'మేడె ఒక కొంత మేను వాల్చుము కాంత ! 


నడిరేయి దా జ ను దివ్విలేలా 
మనసులో వెళ్లి యౌవన దీపమాల 


loll 


lool 


lool 


lool 


9ఖతి 


$2 


నాయుగౌనోం : 


సం కాంతి శుభోదయ వేళ 
స్వం 
మంత రమాజీవన హేల. 


మంచుముసుగు తెరలో శయ 

నించిన తూరుపు రాగిణి 

కాంచనాంగముల.- సూర్య వే 

రాంచలములు చంచలించె సం|| 


నెనగపూవు చిన్నది ప 
గుమ్మడిపూ ముత్తైదువ 
గుం జెనిండుగా నవ్వను, ॥సెం॥ 


బంతిపూవుటింతి వలపు 

దొంతర లెత్తగ ఆడెను. 

"నీవంతీ సీమంతిని 

భావగితములు పాడెను rio 


27 


28 


[ఉదయకాల సంగీతం] 


తొలిసంబెవోలె త 
ళభ్కులు జిల్కెడు కపోల 
ఫలళాల-పె నీలి 

యుల కాళి తొలు కాడ; 
నిదురకౌగిట నున్న 
మదవతీి లెమ్ము 

ప్రై లం చ కొందలపు 
లెగజిమ్మ రమ్ము. 


స్త చ బిడి 


కాసంత కదలి ఇం 

కను కనుల్‌ మూ సెదవు 
చిరుమోావి వరచాల 

దరహోన మాపదవు. 
"ఆలిసెపో నీ నిదుర శెలువా! 
ఇక నన్ను. గికురించగలవా ! 


నరసాలు చాలించు మోయీా | 
నా మధు 
న్వప్న భాండము తొణఆనోయీ ! 


కలలోన నీవు వె 
న్నెలరాజు వె నావు, 
నేను తారగ మారినాను; 
నీగుండె 

పెన వలపులు నూరినాను. 


కలకరిగిన మా[తమ్మున 
కలవర మేలా బేలా! 
కలలోపలి నెలరాయడు 
నిలిచెగచా నీ (మోల 


ఐన నిదుర లేపునంత 
అవసర మేమోయో? 
[క మ్శర అభియించున ఆ 
కలలోపలి వోయి, 


కలలకే మెన్నయిన 
కనవచ్చు నింతీ ! 
మరల నేతెంచునా 
మకరసం కాంతి. 


29 


లజ = 


య 


అత్‌ ఎ 


30 


ఈనా జె సం కాంతి 
యా నా (పియుతమా! 
కలల బరువున నేను 
ముర-చినాను నుమా! 


కలలోన మునిగి నం 
(కాంతినే మరచితివి 
సం కాంతి సం|జాన 
నఖుని మరచెదవేమొుు? 
అమ్మా సువోసినీ 
అలా నసుభాపి.ణీ. 


బలేబలే మా వదినగారూ ! 
వానుపైన దెగినారు కారూ 
వానుపైన దెగినాతరు కారూ 


ఎందుకు దొగవల నంటూ 
Kon; 
లకీగారలు మాయింటా, 


అన్నయగారూ మీ శెందులకో 
అపుజే మల్కొాన్నారూ? 
పాపం వదినను నిద్దుర 'లేపీ 
పరిహాసము లా జేరు, 


మీ నాలుక చలువేలే 
అన్నా చెళ్లెం డిద్దరికీ ఫ్ర 
ల్రప్పుడు పరిహాసాలే. 


అల్‌ + 
వదినగారు మీ అభివందనాల 
నిదో స్వీకరించెదను. 
కదలిరండు రంగవల్లులిడ షు 
కిదో మోకరించెదను. 
త్తి ల్స్‌ న్న 
వొయుగౌనం ౨ 


'తెలుగువాకిళ్ళ నెదెస విలోకించినను 
కలయంపిజల్లు కన్నెలు కానుపించేరు. 
సిగలలో బంతులను చేమంతులను నిల్సి 
జలతారుటంచు వల్వలు నాగనుగా దాల్చి; 


31 


అల్‌ 


లక్షీ : 


32 


నెలతలీ సం కాంతి శతెలుగుపండుగ నాడు 
నడయాడు గొబ్బిచేవతలె యనిపించేరు. 


రంగురంగుల మేలి 
రంగవల్లుల నడుమ 
సింగార మొలికించు 
(శ్రీదెవి మావదిన ! 

ఈవంక తిలకించవమ్మా 
నీపాలి 

(శీ) విష్ణుమూర్తి కలడమ్మా. 
తోటి ముత్తైదువల 

తో గూడి గొబ్బిళ ఇ 
పాటలను పాడుకుందామా 
ఓ వదిన 

ఆటలను ఆడుకుందామా ? 


చిన్నారి మరదలా | 

@) విస్తు విట నుండ 
పాటలను పాడలేనమ్మా! 
ఆటలను ఆడలేనమ్మా | 


శ్రీదేవి యింగితము 
బోధపడి విష్ణువిదొ 
అంగణమ్మును ఫీడనెంచె 
పాటలకు 
అవకాశ మీయగా నెంచి! 
అత్‌. 
సిగ్గరివదినా సింగారి వదినా 
ముగ్గుల్నవై మన సొగ్గిన వదినా ! 
శ్రీ విష్ణుమూర్తి నిష్కమించె నిక 
చూతువేమి ఓక గీతం పాడక. 


% త్తి త్తం 


బి పంట్‌ గొౌనం + 
గొబ్బిళ్ళో గొబ్బిళ్ళో 

లజ గ్‌ 
“కొలనిలోపలికి గొబ్బిళ్ళో ! 
యదు 
కుల స్వామికిని గొబ్బిళ్ళో ! 
కొండ గొడుగుగా గోవులగాచిన 
కొండిక శిశువుకు గొబ్బిళ్ళో ! 


డృిందగొనం ౩ 


లత. 


ల్లీ 


దుండగంపు ,దెత్యుల కెల్లను కల 
గుండు గండనికి గొబ్బిళ్ళో | 
దండివె రులను తరిమిన వైరుల 
గుండె దిగులునకు గొబ్బిళ్ళో ! 
వెండి వెడియగు వెంకటగిరి వె 
కొండలయ్యకును గొబ్బిళ్ళో” 


గొబ్బిళ్ళో! గొబ్బిళ్ళో !! 


చూచితిర ఓయమ్మలా రా 
మా వదిన 

చోద్యంపుపాట విన్నార ? 

మాధవుడు లేనిబే 

మన లేదు మామింట! 

గొబ్బిళ్ళ పాటలో 

గూడ మాధవుడంట ॥చూచి॥ 


అమ్మలారా మీరు నమ్మబోకండీ 
ఎగతాళి మా మరదలికి సహొజమండీ. 
ఆమె అన్నయ్య ఈ 

యవసరమ్మున లేడు 


అత్‌: 


దృింద గౌనం లి 


లజ్బీ ; 


బృందగానం ఖ్‌ 


గాని అన్నిట యీమె 
కతడు తోబుట్టు వ. 


మావదిన వర్ణనలలో వాసీగాంచినది 
తెలియ దీవిషయమ్ము నెలతలారా కాకు. 
మావదిన అలుక మటుమాయమై పోతేను 
చదువు నింకొక పాట సం కాంతిపూట. 


గొబ్బియల్లో ! గొబ్బియల్లో !! 
న్ని (౮ 


“వందమామ ! చందమామ! 
ఓ చందమామ ! ఓ చందమామ !! 
చందమామకు పిల్లా లెందరు? 
నీలాగిరి క న్యాలందరు 
నీలాగిరి కన్యాలకు నిత్యమల్లెతోట ! 
నిత్యమ ల్లెతోటలోన మంచినీళ ఎ ఇంవులంట 
మంచినీళ్ళ బావులకు మ లెలశాడు ! 

౧mm 
మలెల తాడునకూ గిరికల చెంబూ.” 

డు ౧ 0౧ 


గొబ్బియల్లో .... గొబ్బియల్లో... 
35 


నాయుగానం : 


గాబ్బిపాటల కోలావాలము 
కోడిపుంజుల ఘోరావేశము 
గం గెద్దుల మెడగంటల నాదము 
బాలకుూాలిక్ల [పగాఢ మోదము 


తెలుగు టూళ్ళలో [పతిఫలించెను 


తెలుగు నేల సం కాంతి మించెను. 


ఫా త్త బరి 


“1 ంగెద్దుల నాడు = 


36 


డూ: డూ: బసవన్నా | 
డూ డూ బసవన్నా_ ! 
అయ్య గారికీ దండంపెటు 

కు 
ఆమ్మ గారికీ దండంటు 

ఠా 
పట్టుశాలువలు "జడు తారు 
ఎవి డిమువ్యలను కడుతారు. 
డూ డూ. బసవన్నా | 
డూ. డూ. బనవన్నా | 
శివుని మాటలకు కిరసాడించి 
పార్వతి మురియగ పరువులు దీసీ 
'వండికొండ వై వెలసిన బనవా! 
దండిదేవరను దాల్చిన బనవా ! 


అత్‌ * 


లజ్శీ న్‌ 


డూ డూ: బసవన్నా ! 

డూ( డూ. బసవన్నా ! 
ముందుకాళ్ళతో మోకరించరా 
వెనుకకాళ్ళ వై నిలిచియుండరా 
దొరగా రొనగే జరీవ(స్త్రములి 
విరాన మూపున ధరించరా. 


దండిబేవరను దాల్చిన బసవా! 
దయతో ఆటను తగ్గించ వయా 
మా వదినగారు మా మంచివారు 


పట్టువ(స్త్రృమును బహూకరింతురు. 
లు 


ఓ బసవయ్యా ! ఓ బసవయ్య! 
ఒకు నికు నిలొవయ్యా ! 
మా మరదలి అన్న య్య గారి కా 


ళ్శీరు శాలువను మీ కొసంగదను. 


ఇంకొక నిముష మ్మో బసవయ్య! 


ఎట్టాగయినా నిల్చొంశు నా 

చెలెలి వదినకు తలి గారిడిన 
య య 

పట్టుచీర నే బహూకరింతును. 


37 


గంగుల వొడు * 


డూ డూ. బసనన్నా ! 
దొరగారిది మా దొడ్డచేయిరా 
అమ్మగారిదీ అమృతవాస్త మె 
ధన ధాన్యాలతొ ఘనముగ మీరూ 
కల కాలము వరిలాలి, 
ఖం౧ 
బి 
చ్చగాళ్ల కడుపులు నిండాలి, 


వాయుగౌగం : 


సం|కాంతి శుభోదయ వేళ 
హూ 
మంత రమా జీవన హేల ! 


38 


గోకులవిహారం 


[గోపికలు, గోపకులు కృష్ణుని జననోత్సవం చేసుకుంటుంటారు] 


బృంద గీతి : 
కన్నయ్య జన్మించె విన్నారశు 
వెన్నుడే [వేపల్లె వెలిశాడు 
గోనిక 1 


వాన కాలపు మబ్బువంటి దేహము చాడు 
మెరుపు తీగెలవంటి మేలినవ్యుల వాడు 


గోదీక 2 

మఠ మొగలవంటి పలు వరుసల వాడు 

౧ గ ౧m 

కళ్ళలో తమ్మి పూవుల్లు విరిసిన వాడు 
బ్భింద గీతి: 

కన్నయ్య జన్మించె విన్నార శు 

వెన్నుడే (వేవళ్లె వెలిశాడశు 
గోవనతుడు 1 


తల్లి గోవులు పాల జల్లులను కురిసినవి 
పిల్ల లేగలు పొంగి | కేళ్ళురికి మసలినవి 
కో జెగి తలు మూపు జాడించి యొగిసినవి 
చిన్ని మా కన్నయ్య కన్ను విప్పినవేళ 
అందాల మా కృష్ణు డవతరించిన వేళ 


41 


గోవతుడు 2౨ 


బాలచంద్రుని గన్న పాలసం[దమువోలె 
భానుమూర్తిని గన్న పద్మ్శాకరమువోలె 
అందాల మా కృష్ణు డవతరిం చిన వేళ 
గోకుల మ్ముప్పొం7 మా కులము వెల్గొందె. 


బ్బింద గీత :« 
కన్న య్య జన్మించె విన్నారు 
వెన్ను డే (వేపళ్లి వెలిశాడు 


[గోపికలంతా కలిసీ కృష్ణుణ్ణి చూడడానికి వెళుతారు. ] 


గోవ 1 
ఎన్ని యుగముల పున్నెమే యశోదా నీవు 
నీలాల సరిదూగు బాలుళ్హి కన్నావు 
గోనిక 2 


ఎన్నినోముల పంటయే యళోదా నీవు 
బంగారుతో దూగు పాపణ్ణి కన్నావు 


గోవిర లి 


ఏమిరా కృష్ణయ్య ఎందు కా చిరునవ్వు 
దొంగవలె మా మనను దోచుకెంటున్నావు. 


42 


గోద 1 

ఏమమ్మ మీవాడు సామాన్యుడా కాడు 

వెన్న లందించ నా వెలు గొరికెను చూడు, 
గోదిక 2 

శ్రీ యశోదమ్మ ! నీదే యదృష్టము సుమ్మ 

నీ కృష్ణు డొకనాడు లోకాల కగు శేడు. 
గోనిక లీ 

పోయివచ్చెద మమ్మ ఓ యశోదాదేవి 

| చేతలకు మీవాడు వేలుపే యవుతాడు. 
యలళోద్‌ = 

మీ ద్రీవెనలవ శ్లి మా చిన్ని కన్నయ్య 

వర్థిల్లనీ వేయి వత్సరమ్ములపాటు. 

మీ కోరికలు పండి మా కృష్ణు డొకనాడు 

గోకుల పయోరాళి రాశేందు డవుళాడు. 


[గోపికలు (శ్రీకృష్ణుని దుడుకు చేష్టలను యళోదతో చెబుకారు.] 
చిన్ని కృష్ణుం డెంత చిలిపివాడమ్మా ? 
ఇంతింత యనరాని వింత చేష్టలు చేసె, 

యళోద : 
కన్ను లై నా తెరువగాలేని మా ముద్దు 
కన్నయ్య ఘీ కెగ్గు కల్లించినాడా 1 


43 


గోవిక 1 


లేదో యశోదమ్మ నీ దాపునే యున్న 
నల్లనయ్యను తెలునుకొన్న తెల్లమ్మగును, 


యళోదో = 
ఏమిరా కృష్ణయ్య 1 ఈ గోపికల యిండ 
ప్రా ద 
ఏమేమి చెసితివె యెరిగించరా తండి. 
కృష్ణుడు 


ఓయమ్మ నీతోడు నాయన్న తోడుగా, 
ఈ గోపికల యిండ్లలో నాకు పనియేిమి ? 


అబ్బ ! యెంతటి అమాయకునివలె పల్కేవు 
నిన్ననే మా యింట వెన్న దొంగిల లేద? 


ఏమిరా కన య్య ఈ మాట నిజమెన ? 
క్పిమ్హుడు ట్‌ 
లేదమ్మ "సే సెరుగలేను ఈ విషయమ్ము. 


గోవిర లి 


నా కొడుకు నా కోడ లే కాంతమున నుండ 
పా మొకటి పడ్నవెచి పారిపోవగ లేద? 


యలబోద్‌ : 

ఏమిరా క ఎ్రహ్హయ్య ఈ మాట నిజమేన ? 
వ్‌ pe న్‌ 

లేదమ్మ నే నెరుగలేను ఈ విషయమ్ము. 
గోనీకలు ; 

మా యింటి మగవారు మంద కేగిన వెన్క 

నావెనబడ నీకు నవ్వులా శునచా ? 
యలోదో + 

వీమిరా కృష్ణయ్య ఈ మాట నిజమేన * 
కృష్ణుడు: 

లేదమ్మ నే నెరుగ లేను ఈ విషయమ్ము. 
యలోద్‌ : 


థ్రీ యమ్మలార ! ఈ సారి మన్నించండి ' 

మా వాని యల్లరిని మాన్పింతు చూడండి. 
కన్నడూ ! నీతోడ నెన్నిమారులు పొరుగు 
వాండ యిండకు వెళ వద్దంటు చెప్పితిని. 

౧౧ య © 
మళ్ళి మళ్ళీ యిటి అలరులు చే సేవ 
౬ (ag) 
కవ్వంపు తాడుతో కట్టివేతును చూడు. ' 
45 


ననుచూచి కండ్రుమండెనొ యేమొ పీరలకు 
లేని నిందలను నావెన వేస్తున్నారు. 

ఓ యమ్మ ! నీ తోడు నాయన్న తోడుగా 
అన్నె మరుగగలేని పిన్న వాడను నేను, 


ల్లో ca ప్త 


[ యమునాతీరంలో విరహా ర్హయె ] 


యమునానదీ _సెకతములలో నీ కాలి 
చిన్న లీ నడిజాము చెరిగిపోలేదయ్య. 
ఎందు దాగున్నావొ అం దాలక్కృప్ష 
ఆరి పోలేదోయి నా [వణయతృష్ల. 
బల 
కను రెప్ప లల నలన మూసితినా లేదొ 
శి, వి 

మనను లోవలి బాధ మాటుముణగనొ లేదొ 
చల చలగ వింటి ని వేణుగానమ్ము 

౧ ap) 
జలు మనియెను గుండె తలడిల (వాణమ్ము. 

౮ ap) 


ఎందు చాగున్నా వొ బృందావివోరీ 
_ పది నీ మురళి వాయింపు మొకసారి. 


[ రాధను అన్వేషిస్తూ ] 


రాధికా! రాధికా | 


రొధ 


నా వేణూదయగితి కా 
నా గానామృతవీచి కా | 


కాళిందీ సై కతముల మాటున 
బృందావన తరుబ్బందం బాటున 
ఎంత వెదికినా లేదిక 


ఇభయామిని నా రాధిక. 


[ దూరంనుండి ] 


రాధనురా క లప్తౌ' 
గాయపడిన వలపుగుండె 
బాధనురా క ఎమొ | 


ఎంతో దవ్వుల నీ ముర 

రీ రవమ్ము విన్సించెను, 
గొంతులోన నేవేవో 
(కొత్తపాట లుదయిం చెను. 


[ఇంతలో కృష్ణుని మురళీగానం విన్సిస్తుంది. 
గోపికలు పరవశలై ప్రవేశిస్తారు] 
వాయించకురా కృష్ణా ! 
సా 


తీయని మురళీ గీతం 


47? 


వఠలికింంచచకు రా కృష్ణా ! 
వలపురేవు నంగీతం. 


రొద + 
వాదయపీఠి నీకొర్శక_ 
పదిల వర-చితిని రారా 
గోనిక 1 
బాహులతలు నీకొరశళై 
(వాకివచ్చె రా కృష్టా 
గోనీక 2 
నీకొరక_ కన్నులు వె 
న్నెల కురిసెనురా కృష్టా 
గోవిక తి 
నీకొరక_ (మోడు (బతుకు 
"రేకు లెత్తెరా కృష్ణా 
రాధ 2 
రాధనురా కృష్ణో ! 
రాధనురా కృపా ! 
గోవికలు : 


గోపికలము కృష్ణా ! 
గోపికలము కృష్టా | 
బం 
[మళ్ళీ చేణుగీతి మెల్లగా విన్నిస్తుంది] 
48 


రౌధ = 
అదిగదిగో వేణుపాణి 
మృదుల గీతికారావం 


గోనిక 1 
అలదిగో వన్నె కాని 
(3p) 
చలని కనక దుకూలం 
op) 
రౌధ 4 
ఇదో యిదో నా వల్లభు 
'డేతెంచెను చూడండీ ! 
గోవిఠ 2 
పడి యేడి | పాణసఖుం 
డింతలోనె మాయమాయె, 
అందరు | 
కృష్ణాాకృమాాకృషా ! 
గోన 1 


తొలిసిగ్గు బరువుతో తలవంచుకొనిసాగ 
చెలియరో నిలుమంచు చేలాంచలము లాగి 
మరలి చూచినయంత మాయమైనా వేల 
తరుణులను వేధించ తగునురా గోపాల? 


49 


గోనిక 2 
అధరమానించి నన్నాలింగనము సేయ 
పరవశమై కన్ను లరమూసి శతెరచితిని, 
మురువు లొొల్లె తుచ మూవి కన్నడదాయె 
"మోవి కనడ దాయ మాము కనడ దా యె. 


గోదిక ల్‌ 


తలపైన నమిలి కుచ్చులు నాట్య మొనరింస 
చేతిలో మధుర వంశినాళను దలిర్చ 
కనుసైగ జేయగా శొగిలించితి, నీదు 
తనువు మాయమ్మాయె తరువుమా(తము నిల్చి, 


"జేలల పరికింతు వేలనోయో కృష్ణ ! 

జ "జ న ౧ «| 

పూలు 'రాలవర్షాలు తగునా కృ | 
గోవీత 1 

ఓ మేఘమాలికా! మా 'మఘవర్జుండు 

నీ మేలిముసుగులో నిళల్చినో యేమొ ! 
గోదీక బి 

ఓ మాధవీలళతా ! మా మాధవస్వామి 

నీమాటు గూర్చుంజ నేమొ తెల్పగదే! 
50 


గోవి 


గోవితో 1 


గోవీ 


రౌధ 


మల్లీ మతల్లి కా !'మాటాడవెందుశే ? 
నల్లనయ్యను జూచినావళు యోపూట! 


ఓపొన్న కన్నియా ! కోపగించక 'తెల్ప 
క్‌ [పాణనాథుండు వెళ్ళినా యీ బాట? 


తొలు + 


తరులార గిరులార దయతోడ తెల్పుడీ, 
సరసీరుహోమ్లి దరిసించితిర మీరు ? 
గోపాల రావయ్య 

గోవింద రావయ్య 

మాపాలి యపర మ 

న్మృథమూర్తి రావయ్య, 

కన్ను చాటులు చాలు 

కౌగిలింతల నేలు. 

విరవా మోర్వగ లేము 

మరణమైనా మేలు. 


రాధనురా కృష్ణా ! 
రాధనురా కృష్ణా | 


51 


కలకాలం నిలుచు [పేమ 
గాథనురా కృష్ణా | 
గోవీక్‌లు 4 
గోపికలము కృష్ణా ! 
గోపికలము కష్టా | 
[రాధ, గోపికలు మదనపీడిత లై మూర్చిల్లుతారు] 
రృన్దుడు ఖ్‌ 
లే లెమ్మో రాధికా! 
రా రమా రాధికా! 
[(పణయ కింకిణులు (మోసే 
అమృత నాట్య వేదికా ! 
రారండీ నా వరాల గోపికలారా! 
ఆరిపోని చిర స్నేహా దిపికలారా! 
మన -పేమలు పూలగుండె 
లను లేచు పరిమళమ్ములు. 
ఆకార విరహితమ్ములు 
అనుభవైక వేద్యమ్ములు. 
అందరు = 
కృష్ణా !. . కృష్ణా !.. కృష్ణా! 
[పోతన భాగవతంలోని దశమ స్క_ంధానికి కృతజ్ఞతతో) 





52 


అజంతాసుందరి 


[సుత్తె (మోత దూరాన వినిపిస్తుంటుంది. నేపథ్యంలో 
ఒక కంఠం నెమ్మదిగా వినిపిస్తుంటుంది. ] 


నేవథ్వ రొంఠ్‌ం 2 


సంసార కాసార 
జంబాలమును మీరి 
హింసా రిరంసా ర 
హిత్ర జగమ్మును గోరి; 


ఏకాంతమున అబం 
తా కందరములందు 

ఏ పాపమంటని శి 

లా ఫాలముల యందు; 


ఎన్ని నాళ్ళాయె నీ 
కన్నులను నిల్సి 
ఏ ఊర్వశిని విలో 
కించేవు శిల్సి ! 


[సుశ్తెమోత క్రమంగా సన్నగిల్లుతుంది, 
కిల ౩ [వసరిశ్రాంతుడై అర్జని ద్రావస్థలో ] 


అద్రాలవంటి శిల 
లవ్యక్తృముగ దోచె. 


55 


కనులలో మనక చీ 
కటుల తరగలు లేచె. 


నా అజంతాసీమ 

నాక రూపము దాల్చి. 
నా శైలబాల [పొ 
ణము వోసికొని నిల్చె, 
(ఛాంతియో నాలోని 
(ప్రణయ సమ్మోాహ మో? 
స్వప్న మో నాలోని 
సౌందర్య దాహామో ? 


ఇలలబొల : [అందెల చప్పుడుతో క్రిందికి దిగుతూ] 


56 


రంభాది అప్పరో 
విం బాధరలతోడ 
జంభారి| మోల సం 
రంభించి యాటాడ; 


ఎవరొ ననుమం తించి 


భువికి రప్పించేరు. 
ఎవరొ డేవతకు మా 
నవత క ల్పించేరు. 


[ఉల్లాస సముల్లసితుడై | 
ఓ అజంతా నుందరీ! 
ఓ దిగంత మనోవారీ ! 
నాలోని ఛావ సం 
ధ్యా శోణిమలు మాపి 
నిండు పున్న మల నం 
దించిన విభావరి ! 

ఓ అజంతా సుందరి ! 


ఓ దిగంత మనోవారి ! 


నీ మేఖలా కింకి 

కీ మంజుల ధ్వనులు 
నా శిలామయ జీవ 
నమున కుపసేచనలు, 


నిలువెల్ల కనులతో 
నిన్ను చూచిదనన్న 
నురనాథుడను గాను 
నరమాతుడను నేను. 


మనసార నిన్ను వ 
రన "జేతునన్న. కవి 
భా 


“₹రలతాల 
శానా 


లొల్డ్ర) = 


5కి 


"రాజు వచె ననుగాను 
రవముణి ! శిల్సిని చాను! 


వీలలలో విమల చం 
చలలు నిలిపిన ల్సి! 
రాలలో నందన వ 

నాలు నాటిన థిల్సె | 


సాఖతాద్విరించి! 
అర్చింతు మిమ్ము ని 
తము విరమువంచి, 


అర్చనలు నాకేల 
అప్పరోజాల | 

నీ చరణ "దాసుడను 
గానెకు జీల! 


ఎన్ని యుగములు చాలు 
నిన్ను గాంచగనెంచి. 
ఈనాడు రవళిం-చె 

"శ; జీవన విపంచి. 


నా చేతిలోని ఉలి 
సీ అందియల రవళి 
శోసరము గాదే 
గువాల (మోగించినది. 


త్స చం దవింబాస్య | 
నా చేతికుంచెసీ 

చిరునవ్వు కిరణాల 
చ్మితించ సెంచినది. 


(పతి శిలా[పతిముతో 
ఛాపించి చూచితిని. 
(పతి ఖభాపషణలు "రాక 


|పతిమయె పోయితిని. 


ఎటుచూా చనా దివ్య 
నటనాలయమ్ము లే 
కాని నూపుర రుణ 


"అా్క్కారాలు విన రావు. 


ఎం బేగినా నాట్య 

సుందరుల భంగిమల 
కాని యౌవన వికచ 
కాంతురే కనరావు. 


59 


కొ లవణాల 
చాల 


నా కళలు నేటికి ప 
రాకాష్టు "జందొిన మి. 
నా రాతి బతుకు ముం 
చారాలు వూ-చినది. 


లేకున్న నీవంటి 

నాక విబోకవతి 
తొాంంకను మనోజ్ఞ ం్హాా 
వన సుభా ఖణాండమ్భు 
మూాసికొని పీఇంచునా ? 
నాగుం ౬ 

దోచుకొన నెతఆంచునా? 


[భక్తి భావముతో ] 


నన్ను లాన్య దాస్య బంధ 
నాలనుండి విడిపించిన 
నాకు ఇాఖ్వత మె సాన క్‌ 
అం కాంతుల నందెంచిన 
నాకు నవ్యజివన "దా 
నము “జేసిన ఆచార్యా | 
దాసిచేంయు వరిచర్యల 
దయతో చెలపివయోా్యా! 


ల్లి) : 


చాసివకే నీవు మత్త 
కాళిని! నాముందు, 
ఈ బేలతనపు మాటల 
కేనేమనియందు. 


అంబరగంగా ఫేన స 
మంచితమ్ము నీచేహాము, 
సందర్శన మా|[తమ్మున 
కందిపోవుగాడె చెలీ ! 
పరిచర్యల జేయుటకె_ 
(పభవించితివా దేవీ! 
[పణయ పరీరంభణ క్త 
జనన మొందినావుగాని. 
నీమృణాళ కోమలాంగు 
శీ మృదుల స్పర్శల నా 
(పత్యంగము కిన్నెరలను 
పల్కించు విధాన _మోగు, 
నీ పరిలంవిత కుంతల 
నీరదాల మునుగు దీసి, 
నాటిన వెన్నెల చూపులు 
నా పాలి మరుని తూపులు. 


61 


కొలబాల 2 
(= 


లల్ల) = 


62 


| సిగుబరువుచేత ఏల 


ఇమురించెదవేోే రాణీ! 
కచణభారముచేత నివు 
కింపించగవలె గానీ! 


తరళిత చేలాంచలమ్ము 
నరిచెేతును రావే! 
సడలిన వేణీిబంధము 
ముడివేతును రావే! 


(పలాపించు వచనమ్మ్ములు 
పూజ్యూలె న కురు పల్కు... 
బరానులు ధర్మ మ్మ నా? 
కువంయయ సుఖమ్మ్ముల కందని 
విశ్వ సేమ తపన్వులు 
శిల్వాచా రుల కింతటి 
అల్ప -కామునలు తగునా? 


సాందర్యాన్వేషణలో 
అంధుడనె_ భోయినాను. 


శెలబాల ౩ 
(oe 


ఖిల్రి) = 


ఏది ధర్మమో పరిశీ 
అించ లేను చంచలాంగి! 
ధర్మవిచారణ లెందుకు 
తరుణీ యీతరుణమ్మున? 
మర్మ వేదనలు తీరును 
మధుర పరిష్వంగమ్మున. 


బూాలిం చుడు ఆచార్యా 
సల్లాపము లికనై నా, 
తన సృష్టిని "మోహించే 
రు 
తండి గలడె యెందై నా? 


నా సృష్టి వా నీవు 
ఓ నుందరీమణిీ ! 
ఆకసము దిగినట్టి 
అమర కాంతపుగాని, 


నది చెదరిపోయె నీ 
మాటలుండగనిమ్ము 
ఇదిగొ నీజిలుగు ప 
య్యెదను మీటగనిమ్ము. 


63 


[స్వప్నావస్థలోవున్న శిల్చి సంరంభంతో ముందుకు వంగు 
తాడు. తలకు శిల బలంగా తగులుతుంది. కలకరిగి 
పోతుంది. అమరకాంత అదృశ్యమవుతుంది. 


కొల) లి 
మాయమెపోయెనా 
నా అమర భామిని; 
శిలమాతమే నిలిచి 
విలపింతు నేమని ? 
ఓ అజంతా సుందరీ! 
ఓ దిగంతమనోవారీ ! 
[గొంతెత్తి పిలుస్తుంటాడు | 
నోవథ గ్‌ ఠరోంఠం 
కలలోన నీ ిల్ప 
ఖండమే గంధర్వ 
కాంతగా కనుపించెనన్నా ! 
మాహ వి 
(థాంతులను కల్గించెనన్నా | 
నిగవాము లేకున్న 
నీ కళార్భన నున్న, 
సంయోగము లేని 
సౌందర్యమే మిన్న. 
సృష్టియే తనకు సం 
తుష్టిని (పనాదించు 


కల్పి 


(వతిఫలము నాళించి 
(బతుకడు కళాంజీవి, 


ఇది జగత్సత్య మోయన్నా | 
మృదుక శా 
వాదయ మొక్కే నిత్యమన్నా ! 


[వశ్ళాత్రాపంతో] 
ఓ శిలాబాలికా! 
నా కళాడోలీకా |! 


అమలగిరి కంఠాల 
అమ్లాన మాలికా ! 


రాలలో గంధర్వ 
రసజగత్తులు నాటి 
సందర్భనముతోడ 
సంతృప్తి నందెదను. 


విశ్వసుందర తా గ 
వషణమ్మున కళను 
కర్పూర కళికగా 
అర్పణము చేసెదను. 


ఓ శిలాబాలికా ! 

నా కళాడోలికా ! 
అమలగిరి కంశాల 
అమ్లానమాలి కా | 


మని 


ల = 


యంత్రం 


[6] 


విశ్వమనగా వెలుగు నీడల కలయిక 
ెనగులాడును మనిషి దీనిని తెలియక ॥విళ్ళ॥ 


మింటమొలిచీ మిసిమి కురిసే మినుకు లొకవంక 
మీటతో వెలిగేటి దివ్వెల కోటి యొకవంక ॥విశ్వః 
పొలపెదవుల పూలపాపల పంచలోపలనే 
మరతుపాకుల కరకు చాకుల మాటవిన్సించు విశ్వ! 
చేదుచిలికే జీవితమ్ములు స్వాదుతానిలయమ్ములు 
మధువు లొలికే మాటబొమ్మల మాటు నాగఫణమ్ములు 
విళ్వ॥ 
అపుడె చల్లని చెదబావి అప్పుడేయది ఎండమావి 
కణము ముందే పెనుయొడారి కనులు దెరచిన యినువదారి 
విశ 
యానఛ్రుడు : 
నేను మానవుణ్ని 
నను విజయుణ్ని, 
నే పూన్చిన నాగరకతా రథానికి 
యం|తం ఒక కపిధ్వజం. 
ఉక్కును ఉప్పులా కరగబోసి 
69 


70 


ఇనుమును జనుములా సాగదీసి 
కున్మురి పురుగును చేరదిసి 
తుమ్మెదగా తయారు చేసి 
లోకాని కందించాను. 
నాకాన్నిి నేలకు దించాను. 


కాలినడకతో కాశీమజిలీలు చేయడం 

గాలిలోని |గద్దల్ని చూచి ముఖం కేలవేయడం 
అతివృష్టి నాపడానికి అనావృష్టి మావడానికి 
చిల్లర దేవతలకు గుల్లెడు బుంకాయలు కొట్టడం 
బాబోయ్‌ నేటితో తీరింది. 

యంతం నా అర్జాంగముగా మారింది, 


సము[ద గర్భంలో చదరంగ మాడుతాను 
ఆకాశంలో ఈదుతూ మబ్బుల్ని 
అరచేతిలో ఆడిస్తాను. 

అమెరికాలో కూర్చొని 

ఆంధ్రదేశంలో కన్పిస్తాను. 

వమూలనో “హాలో” యని 

విశ్వం సాంతం విన్సిస్తాను. 

చిరకాలం మేధాసాగర మధనంచేసి నేను 


అందుకొన్న అమృ తానికి 
యం (తం నామాంథరం, 


పాన్సులోంచి కదలకుండా 
(పవంచాన్ని చుట్టవచ్చి 
చిచ్చు పె లేకుండా 
౬ 

సీగాంటును ముటించి; 

లు టె 
చేతికి తడి లేకుండా 
చిత్రంగా భోంచేసి 
కాలికి మన్న ంటకుండా 
కాళ్టీరం తిరగేసి; 
ఎంతో సుఖపడ్డా స 
యం[తం పుణ్యాన, 
యం [తం నను లాలించే ఆత్మసఖి 
యంత్రం ననూగిం చే అపరళిఖి 
యం[తం నా చానసీడు 
యంత్రం నా బానిసీడు. 


యంత్రం ౨ 


ఆ గొంతుక ఎవరిది 
అటనున్నది ఎవరది ? 
కష వో మనిషి 
పశిఖవు కాదు సుమా వొర్థినుని. 
నేను నీకు బానసీడనా ? 
నేను నీకు జానిసీడనా ? 


71 


72 


సఖినా- ని ఖనా-_ 
కనాకమాాదిరిగా ళిఖ'నే. 


చాటిమాట_...నీ లోపల 

మాూాటుతనం ఆటవికత 

మంచుగడ్డ లై. ేరిననాడు; 

(ఖాంతులతో కో యాలతో 

నీ గుండెల దవడలు వజవజ వణకిన నాడు; 
నీకు వేడికలించిన రి నే, 


'మొండివడ్డ నీ మేధను 

ముట్టి వాడి కల్గించిన రిఖనే. 
అపుజే నాకందకుండ పోతివా? 
అపుడే నాళ క్తి మరచిపోతివా ? 
ఆభలుంబాంబు నాహృదయము 

నందు పిటవేసుకున్న [పియమి[తము. 
(టాక్టర్లు ఆటమిక్‌ రియాక్టర్లు 
పాలిశాప్ట్రర్లు నాకు 

రక్త బంధువులు. 


ఫిరంగులు నా పురోగతికి 


సరంగులు, 
పంచభూతాలు నా ముంగిట్లో 
పంజరంలోని చిలుకలు, 


మనిప్స్‌! 

దోర్చలం ఉన్న దుర్చలుడవు నీవు 
జుట్టు దొరికితే చాలు జెట్టినంటావు. 
పిడుగును వజాయుధ మనుకొని 
గడగడ వణకే వాడవు 

ఉరిమితే “అర్జునా యని 
ఉలిక్కిపడి అరచే వాడవు. 
చందగహణ కాలంలో నరాల్ని కొరికే 
చన్నీళ్ళతో మునిగే వాడవు. 
ఇం|ద ధనుస్సునేమో అనుకొని 
ఇజ్టీంకులు పోయేవాడవు. 
గతస్థితి చమరువసుకో 

కోళ్ళ పొరలు తీసివేనుకో. 

నీవు పంచభూతాలను 

దెవుళ్ళుగా దయ్యాలుగా 
పూజించిన రోజుల్లో 
పుట్టాను---జ్ఞూవక ముందా *? 
కళ్ళూ కాళ్ళూ కడుకొ_నే 
చల్లని నీళ్ళను మధించి 

సలసల కాగే విద్యు 

చృరక్తిని పలికించాను. 


74 


పిసినిగొట్టు పుడమి కూడ 
బెట్టుకున్న భన రాశిని 

పసిగట్టి లోకం ముందు 
బట్టబయలు చేశాను. 
చురచురమం జే సూర్యుని 
కిరణాలను (పోగుచెసి 
కూలీలకు బదులుగ అవ 

వీలగ పని చేయించాను, 
తిరుగుబాటు పుట్టుకతో 
తెచ్చుకున్న చెనుగాడ్చును 
బందిచేసి వలసినప్పుడు 
మందులా వాడడం నేర్పాను. 
ళూన్యంలోని శజ్లాన్ని 
చుంచుదువ్వి ఆప్యాయంగా 
ఇంటింటికీ వంపించి 
ఇలవేల్పుగా చెశాను. 
అణువులో అనంతవిశ్వాన్ని చూపించాను. 
అష్టదిగ్గజాలు లేవని నిరూపించాను. 
మం|తాలకు చుంతకాయలు రాలవని 
మరీ మరీ రుజువు చేశాను. 


జనన అభ్యర్థిగా నిల బెట్టి 


ఎన్నీక త తతంగం నేను “జరిపాను. 


మనిషికీ మర్కటానికీ ఉన్న 
మార్జికా చూపింది [స వ. 
మనిషిని మనీషిగా మార్చిన 
అనన్య శ కిని నేనే, 

నేను బొమ్మ చిట్టిస్తే లోకం 
నిలువునా బూడిదై పోతుంది. 
నేను నవ్వు చిలికిస్తే లోకం 
జాను వెన్నెలలు కాస్తుంది. 
నన్నెదిరించే గిరులను 
సున్నంలా చిదిమి వేస్తాను. 
నా కెదుర య్యే [మాకుల 
ఆకుల్లా నలిపి వేస్తాను, 
పుట్టలను చిట్టగొడు తాను. 
మిట్టలను చదును చేస్తాను. 
రు[దుడు నా తాండవానీకి 
రుగ్నాత్ముడు “కావాలి. 
(పకృతి నా పదఘట్టనకు 
శకలాలె. పోవాలి. 

ఇదిగో కదిలాను నేను! 
ఇదిగో కదిసాను నేను! 


[యంత్రం కదలిన గు ముఖి, 
క్రమంగా ఆ ధ్వని సన్నగిల్లిపోతటోటళంప్తే ని సనక. న్ని స్తుంది. ] 


€& 


ee 


ఇ 


[పాటి ] 
ఎవరో ననుపెంచు తోటమాలి 
పువులవై న అతనికెంత జాలి ॥ఎవరో॥ 


నునుతీవియ పానుపు సవరించి 
తలిరాకుల తలగడ లమరించి 
మెలమెలగ మొలక తమ్మ 
0 
రల వింజామరలు వీచి; 
నన్ను కన్న కూతురుగా 
కన్నుల నిల్చే₹వరో ఎవరో॥ 


పొల వెన్నెలను కాచీ 

పచ్చి మీగడను దిసీ 

మంచువిందునుల దూసీ 

మౌ క్రికహారము జేసీ; 

నన్నలరించే మహాత్ము లెవరో 

నను పలికించే క ళాత్ము లెవరో ॥ఎవరో॥ 


అతని కాలి సన్నలందు 
ఆనంద సమాధి పొందగలనో 
అతని (వేలి సందులందు 
అలంకరణ మె హాసించగలనో. 


[యంత్రం నడుస్తున్న చప్పుడు భయంకరంగా విన్చిస్తుంటుంది.] 
76 


వుమ్ట్రం 2 [పాట చివరి చరణం మధ్యలో గబాలున ఆపి] 


అబ్బా! దారుణ ధ్వని. పాలకడలిలో హాలాహలం అలజడి, 
భరించలేను. శ్రవణపుటాలు [వక్కలవుతున్నాయి. మనస్సులోని 
మధువు ఆవిశై పోతున్నది. అయ్యో! కాటుకకొండ కదలినట్టు, 
కాళిక బిర్రవిగిసీనట్టు, కాళ మేఘానికి కాళ్ళు మొల్చినట్టు, ఆ 
భయంకర రూపాన్ని చూడ లేను. అమ్మ య్యో! ఆ ఉక్కుకాళ్ళు 
నాదిక్కే నడుస్తున్నాయి. ఆ కబంధ వాస్తాలు నావై పే వస్తు 
న్నాయి. అదిగో! 
యం్య/ళ 0: 

కమ్మని తేనెకు గానుగ నూనెకు 

మల్లెపూలకూ ముళ్ళపొదలకూ 

తమ్మితీగకూ తుమ్మ చెట్టుకూ 

ఊరితోటకూ కారాటవికీ 

లేడా చూడని తీవళక్తినీ 

త్మీవళక్రినీ ది పళక్రినీ. 
వున్జ్రం క 

పంచ[పాణాలు అరచేతిలో ఉన్నవి. కనుమూసి 

తెరిచేలోప్తుగా ఇనుపహస్తాల్లో నలిగిపోనున్నా 

ను. నన్ను పెంచే తోటమాలీ! పేదపూల పాలిటి 

వనమాలీ! పురుషోత్తమా! మానవో త్తమా! 

రాతం|డ్రీ ! రావయ్యా ! రక్షించు !! 


యారయప్రాడు ౨ 


€& 
et 


78 


భయపడకు నుమా నీ 
(పక్కనే నిల్చున్నాను. 
యం[తం 'వేన్తున్న వె రితలలు 
సాంతం గమనిస్తున్నాను. 
భన్మానుర వరంలాగా 
పరిణమించింది యం(తం. 


పాలుబోసి పెంచుకున్న 

పాయమెపోయింది యం[(తం. 
యం[తం! చాలింకా ని ఆర్భాటం. 
చసేదహపూలతోనా నీచెలగాటం. 


నానాటికి నీతోపల 
దానవత ముదురుతుంది. 
(వపతితణం నీలోవల 
ఎలు శాచం (పబలుతుంది, 


మానవో_త్తమా! నీ మాటలు 
మండే అగ్నిపై వృష్టి. 
అవళ్యం మార్చాలి నీవు 
యం(తం పెశాచిక దృష్టి. 


యం। తానికి దయాగుణం హుళక్కి, 
(పకృతిని చీల్చడ మే దానిఫక్కి, 
మానవ నమాజం నోరూరించి 
అరచేతిలో స్వర్షం చూపించి 
మృత్యువనే చీకటి గదిలో 
'మెడలుబట్ట నెట్టుతుంది యం తం. 


యం/తం ఎ 


చెవులకంకు కొమ్ములు వాడి ర్రునట్టు 
(గుడ్డి చ్చి పిల్లను వెక్కిరించినట్టు 
మనిషీ పువ్వూ యేమో 
గొయిగుతున్నా రసవ్యాంగా, 
ఓ మనిషీ! నువ్వూ పువ్వూ కలిసి 
మృత్యుకూపంలోకి తొంగి చూస్తున్నారు. 
యం తాన్ని ఎదిర్బడం ఏటికి ఎదురీదడం. 
యముని దున్నపోతు తోక 
అందుకొనగ | వేలడం, 
బెబ్బులి మీసాలు వెరికివేయ సాహసించడం. 
పగులనున్న జ్వాలాముఖివెన ని దపోవడం. 
మేకపోతు గాంభీర్యం నీకెందుకు మనిషీ! 
'లేపకు నా తామస న్వరూవం 
అవుతావు మసి, 

79 


యానశప్రాడు - 


నిన్ను నమ్మి ఇన్ని నాళ్ళు 
నిజంగా గడొతిన్నాాను. 
డ 

(పకృతిని కాదని నికే 
బ్రవహ్మారథం పట్టాను. 
వవ విక్చత సృష్టి 
నీలా" ఉ_తజడం,. 
సౌందర్యాన్ని అలాగ బట్టి 
శస్త్ర చికిత్స చేయడం. 
గడ్డిబోచలోని జీవ 
కళ ఉందా నీసృష్టికి. 

లు 
పహాంస ముక్కులోని న్యాయ 
ములవడునా ని దృష్టికి. 
చం[దునిలోని అమృ తాన్ని గిలకాెక్ట్రు 
శకి నీచేతికుందా. 
కశోంపాలతల చిక్క._బేళ్లు 

తు 

చాకచక్యం మీకుందా. 
(పా ఇక్టులలో "నెల యేళ్ళ 
(పణణయగానం విన్పిస్తుంచా. 
"కాగితపు పూలల్లో నాసా 
గాసమైన వరివుళవముం చా. 


విద్యుత్తాళ వృం తాలు 
విసిరి విసిరి కొ స్చ్రాగాడ్పు 
క్ర 
మలయాచల గంధవహాం 
మాదిరిగా ఉంటుందా. 


పూవుముందు మోకరిల్రిపో 
(పకృతిముందు శిరసు వంచుకో, 


యంతం ని 
ర్త సంధ్యా వేదికా రు 
[ద [పభీకర డమురు ఘోష 
ముందు దొమ్మరిడోలు పోలిక 
ఉంది నీ సంభాషణ. 


నీ సుమార్చన నీరసతకు నిదర్శనం 
నాగరికతకు నీ ప్రవృత్తి వివర్తనం, 
నీవు మళ్ళీ తోలుచీశెలు కట్టుకో 
నీవు మళ్ళీ కాననంలో మెట్టుపో 
అడవి మృగములతోడ వియ్యం జరుపుకో 


నేను మాతం యధావిధిగా చరిస్తాను 
కాకోళాన్ని కబళించి | కేనుస్తాను 
విషధరాలను అవలీలగా పిసికేసాను 


బడజాగ్నిని జడలో ముడుచుకుంటాను 
పిడుగులతో సరిగమలు నేర్చుకుంటాను 


81 


అగ్నిని జలవాతంలా దూకించి 

జలంలో అగ్నిని [పాకించి 

చం|దబింబంలో అణుబాంబుల 

ఫ్యాక్టరీలు తెరుస్తాను, 

అంకుళ మెక్కాడిది నాకు-_ఐరావశతాన్ని 
పవిఘాతం లేదునాకు--.ప&ీం[ దాన్ని 

నా కాళ్ళ కింది సమస్తాన్ని 

నళ్యంలా నలిపేసాను 

అహో ! యుద జీవకోటి 

సహించునా గమన ధాటి. 

సహించునా గమన ఛాటి 

అహో ! తు|దజీవకోటి ! 

[యంత్రం కూత పెట్టి నడుస్తుంది. మానవుని హోహోకార 
ధ్వని, హృదయాలను దూసుకొని పోయే సన్నని కేక] 


యానభ్రుడు = 


82 


నా కర్ఫూరపుమొల్కను నలిపివేశాడు నిశాటుడు 
నా వరాల రామచిల్కను నరికివేశాడు కిరాటుడు. 
నా నెత్తురు యెదురు నడక నడుస్తుంది 

నాం నే| శాలను తిమిరం తినేస్తుంది. 


అయ్యో నాగరికతా | 
అయ్యో యాం (తిక తా ! 


పొలువోనిన జాలిగుంజెను 
హోలాహాలంలో తోస్తావా? 


వళ్లులు 2 


పాదరస భాండమ్ము సగిలిపోయినది 
పట్టుకుంచామన్న పారిపోయినది. 


గడచిపోయిన దానికై తపించెదవేల 

ఎడదనే కన్నీళ్ళ మడుగు చేసెద వేల 

విలాపించి ఫల మ్మెమి మూనవా 

వెలుగుబాట ముందుముందు కానవా, ॥[విలా॥ 


యంతం ఒక మదపుళకేను గై తే 

నీవు మావటీడవు కావాలి 

యం [తం ఒక వారిధి యైపోతే 

నీవొక వారధీయై నిల్వాలి ॥విలా॥ 


అణుగోళ ములను పిండి 

అమృతం ఒలికించాలి 

క్ర ర్శాగార మ్ములందు 

కళలను పరికించాలి ॥విలా॥ 


పూలలోని అమాయికత 

ఆలంబము కావాలి 

అమృ తాంకుని త్యాగళీల 

నూదర్శము కావాలి ॥విలా॥ 


ఉనాయ అర్టలట్టే వాసులను 


83 


నవ్వనిపువ్వు 


ఓ చిన్ని మొగా |! 

౧ 
ఓ కన్నె మొగ్గా! 

a 
చల చలని తీ? 

య య 
తల్లియొడిలో నూగు 
| 
ఓ చిన్ని మొగ్గా! 
| 
ఓ క న్నె మొగ్గా | 
చివురు టాకులలోన 
రవల రేకులలోన 
మంచు ముత్యాలుంచి 
మంచి మధువుల నించి, 
ఉదయభాను కోరాల 
నుధలు జారే వేళ 
(పక ఎ్రితిలజ్మీ దివ్య 
పొదపూజలు చేసి; 
ఎన్నొ నోములు నోచి 
ఎన్నొ బాములు న_చి 
నిన్ను గనె నీ తల్లి 
నిండు మమతల వెల్లి, 
జీవనాడులలోని 
రీశాంబువుల బోసి 
87 


తువ్యాద టి 


88 


పాల వెన్నిలలోని 
పచ్చి మీగడ దీసి 
తన మేని పొరలనే 
నునుబాన్సుగా జేసి; 
ఎంతొ గారాబుగా 
ఎం తెంత” డాబుగా 
కడుపార పోషించె 
మనసార | పెమించె. 


ఓ చిన్ని మొగ్గా! 
ఓ కన్నె "మొగా ! 
౧ 


ఏతడో 

ఎవ వరో? 

ఎల తలపులలో 

కలవరమిడు వారెవరో ? 
తమ్మెర బాటల |పాణము పోసీ 
కమ్మని పాటల గానము చెసీ 
తొలి వలపులలో 

గిలిగింత లిడే "వరో? 


ర్వుుం-...-రుుం-__రుం_ర్వుుం 


తుమ్మెద థి 


నేనే 

తుమ్మెదనే 

నిను వలపించే యెదసే; 
ర్లుం-రయ్లుం- రుం ర్లు 
నీ కనుసన్నల నీడలలోన 

నీ నును వన్నెల జాడలలోన 
నిలిచి తపించే తుమ్మెదనే 

నీకయి నా [బతుక మ్మెదనే. 


ఓహో 

ఓహోవోో 

నవే తుమ్మెదవా 

నను (చెమించెదవా 
కలలను శేపితి వీవేనా 
తలపుల నూవితి వీవేనా 
నీవేనా తుమ్మెద రాణా 
నీవేనా తుమ్మెద రాణా, 


నేనే 
ఏ మనసున నవ 


క 
వ్‌ 


[-వేమలు నాటితి నేనే 
ర్లుం_రయుం_రయుం-_ రుం 
నీ చిరునవ్వుకు వేచియుంటినే 
నీకై నాకము దాచియుంటినే. 


ర్లుమ్మని [(దెమ్మరు తుమ్మెద రాణా! 
నీ కలగాన నుభా ధుని లోన 

కిల కిల నవ్వుదునా 

వలపుల రువ్వుదునా, 


నవ్వే నాయమ్మ ! 
నవ్వబోశే తల్లి ! 


మల్లికను విడనాడి 
మధుర గీతులు పాడి 
మధురనమ్మును [గోల 
మరిగినాడే జాల. 


మీబోటి మొగ్గలను 

మెలగా నవ్వించు. 
య 

తీయ తేనెలు (దాగి 

హాయిగా వివారించు, 


తుమ్మెద థ్‌ 


ర్‌ి 3 


తుమ్మెద ని 


కాంకదీ రినయంత 
కనరాడు నీచెంత. 
నవ్వశే నాయమ్మ 
నవ్వబోశే తల్లి, 


రుుంం-_ర్వుుం..-ర్వుుం___ర్వుీుం 
[తిన్నగా వెళ్ళిపోతాడు] 


ఓ చిన్ని మొగ్గా! 
గ 
| 
ఓ ర న్నె మొగ్గా | 
నీశల్లి మాటలను 
ఆలించినాడేమొ 
అదొ వెళ్ళుతున్నాడు 
కొదమ తుమ్మెదశేడు 
ఓ చిన్ని మొగ్గా! 


ఓ కన్నె ముగా! 
గి 
త్తు % ని 


ఓ గాడ్సు చెలికాడ ! 
వేగిరమ్మీ జాడ 
సాగిరమ్మొక మాట 
వినిపింతు నీపూట. 


ర 


తవ్మాద్‌ ఛి 


92 


నరిగ ఊహి౦చెవు 
పవన మి[తమ నొవు. 
నవ్వదట ఆ కోన 
మువ్వన్న్నె వూజూా£౬9. 
మనవు అనూ కలిసీ 
నవ్వుంత మెక్షైన- 
తెనింతులు నావంతు 
ఆామ కే వీొవంతు. 


అబూగుండదా అళిరాజ ! 

నాగిపేోదము రమ్ము 
సారకము జేతు నా 
గగంధమవమా కితుదము. 


శ్చ చం 3 


[ తుమ్మెద, తెమ్మెర, మొగ్గను సమీపిస్తాయి ] 
తుమ్మెద న్‌ 
కన్నులలోనే కమ్మని శేనె క 
ణమ్ములు దాచిన 'దెవరో ? 


వవోనుడు 4 

తావుల జిమ్మే మోవి కిన్నెరలు 

(మోయించని వాంవరో ? 
తుమ్మెద నై 

కలగీతి పాడేను, 
వవనుడు * 

గిలిగింత సలి పేను, 
తుమ్మెద 3 

నవ్వవే ఒకసారి 

నా అనుగు రాణీ! 
వవనుడు + 

నవ్వవే ఒకసారి 

నా వలపు వాణీ! 
ర్‌ం 2 


కలగీతి పాడనా 
గిలిగింత సలిపినా 


93 


ఆకులను (గుమ్మి ణా 
రేకులను చిమ్మి నా 
నవ్వ కే బా రెంత 
కవ్విిం-చివోయినా 
నవ్వ కే వారెంత 
నహప్పాంచ దల-చినా. 


నవ్వ కే నాయమ్మ ! 
నవ్వబోసకే తల్లి! 


నవ్వనే నా తల్లి! 
నవ్వ ల్‌నో కు! 


నన్నెంత రెపిణూ 
నవ్వుుంచ్నో 'లేరింకొం 


షం ఇావదువవమ్ము 
నలిపి "వేయుటకన్న 
నవ్వక మె తోనున్న 
[కొవ్వలపులే మిన్న. 
నవ్వనో తుమ్మెదా! 
బూఠలించు నీ పాలు. 


తం 7 


నవ్వనో తెమ్మెరా 
సాగిపో నీచాట, 


ఓ చిన్ని మొగా! 
గి 
| 
ర్తీ కన్న మొగ్గా! 
చల చలని తీ 
య య 
తల్లి యొడిలో నూగు 
1 
క్రీ చిన్ని మొగ్గా ! 
ఓ కన్నె మొగా! 
గ్‌ 


95 


యువ (పైన్‌ , హైదరాబాదు, 


